రాక్షసుడిని ఓడించిన చిన్నా 

కిట్ , తెలుగు : కె. సురేష్ 


అనగా అనగా ఒక దేశంలో 
ఒకబాలుడు ఉండేవాడు . 
అతడికి తొమ్మిది సంవత్సరాలు . 
కానీచూడటానికి చిన్నగా ఉండేవాడు . 

అందరూ అతడిని చిన్నా అనిపిలిచేవాళ్లు . 
అమ్మా, నాన్న అయితే అతడిని ఏ పనీ 
చెయ్యనిచ్చేవాళ్లుకాదు. 
అతడుచాలా చిన్నవాడని అంటుండేవాళ్లు . 


చిన్నా వాళ్ల నాన్న దగ్గర విల్లు,బాణాలు ఉండేవి . 
కానీఅతడు చిన్నానివాటిని 
ఉపయోగించనిచ్చేవాడా ? 
ఏమాత్రం ఉపయోగించనిచ్చేవాడుకాదు ! 
“ నువ్వుచాలా చిన్నవాడివి , ” అతడు అనేవాడు . 
“ నీకు దెబ్బలు తగలటం నాకు ఇష్టం లేదు . ” 


చిన్నా వాళ్ల నాన్నకి ఒక గుర్రం ఉంది . 
కానీ 
చిన్నా వాళ్ల అమ్మ అతడిని ఆ గుర్రం ఎక్కనిచ్చేదా ? 
ఏమాత్రం ఎక్కనిచ్చేది కాదు ! 
“ నువ్వుచాలా చిన్న వాడివి ,” ఆమె అనేది . 
“ నీకు దెబ్బలు తగలటం నాకు ఇష్టం లేదు . ” 


THI 


చిన్నా వాళ్ల దేశంలో ఒకరాక్షసుడు 
ఉండేవాడు . ఆరాక్షసుడు చాలా పెద్దగా 
ఉండేవాడు . అతడు భోజనానికి 
100 ఆవులను తినేవాడు . 
ఉదయం నాస్తాకి ప్రతిరోజు 100 గుడ్లు 
తినేవాడు . 


THE 


“ నేను చిన్నవాడినే, ” చిన్నా అనేవాడు . 
“కానీ నేను కూడా పెద్ద పనులు 
చెయ్యగలను . ఏదో ఒకరోజు నేను ఆ 
విషయం నిరూపిస్తాను . ” 


Ary 


ఆరాక్షసుడు ఆవులన్నింటినీతినెయ్యసాగాడు , 
గుడ్లనన్నింటినీ 
తినెయ్యసాగాడు , 
నదులలోని నీటినంతటినీ 
తాగెయ్యసాగాడు . 
అంతేకాదు , ఆరాక్షసుడు చాలా దుష్టుడు కూడా . 


అప్పుడప్పుడు అతడు ఇళ్లమీదకి దూకేవాడు 
ధడాప్ ! 
రాక్షసుడికి అది వినోదంగా ఉండేది . 
కాని అందరికీ అది విషాదాన్ని మిగిల్చేది . 


ఆరాక్షసుడు మాయలమారి కూడా . 
అతడు కావాలనుకున్న ఏ రూపమైనా 
ధరించగలిగేవాడు . 
పులిలాగా మారగలిగేవాడు . 


ANANANI 


పెద్ద ఏనుగుగా మారగలిగేవాడు . 


రాకాసి బల్లిగా మారగలిగేవాడు . 


ఆరాక్షసుడంటే అందరూ భయపడేవాళ్లు . 
ఆ దేశ రాజు , 
“త్వరలోనేతినటానికి ,తాగటానికి 
ఈ దేశంలో ఏమీ మిగలదు . 
ఈ రాక్షసుడి పీడ విరగడ చెయ్యటానికి 
ఎవరైనా సహాయపడగలరా ? 
అలా చెయ్యగలిగినవాడికి 
నేనుచాలా డబ్బులు ఇస్తాను , ” 
అని ప్రకటించాడు . 


రాజుజారీ చేసిన ప్రకటన ఇలా ఉంది : 


-- 


రాక్షసుడిని 
తరిమేసినవాళ్లకి 

నేను చాలా 
డబ్బులు ఇస్తాను ! 

-రాజు 


THOVA 
ఆ ప్రకటనని చిన్నా చూశాడు . 
“ నేను చిన్న వాడినేకావచ్చు , ” చిన్నా అన్నాడు . 
“కానీ నేను పెద్ద పనులు చెయ్యగలను . 
ఇప్పుడు చేసి చూబిస్తాను . ” 


చిన్నా తన గురించి ఇలా రాసుకున్నాడు , 


“ నా పేరు చిన్నా . 


అందరికన్నా 


నేనే మిన్న . 


ఇది తెలుసుకోండన్నా !" 


తరువాత చిన్నా ఒక సంచి తీసుకున్నాడు . 
దాంట్లో పన్నీర్ ముద్ద పెట్టుకున్నాడు . 
చూడటానికి అది తెల్లని 

రాయి లాగా ఉంది . 
అలాంటిదే తెల్ల 
రాయి కూడా తీసుకున్నాడు . 


ఎం 


. 


తరువాత సంచిలో ఈగలను చంపేబద్ద 
పెట్టుకున్నాడు . 


తన సంచిలో చిన్న ,గోధుమ రంగుపిట్టను 
పెట్టుకున్నాడు . అది చూడటానికిగోధుమ రంగు 
బంతి లాగా ఉంది . సంచిలో ఒకగోధుమ రంగు 
బంతి కూడా పెట్టుకున్నాడు . 


P RATH 


- 


Creat 


AAHARANI 


- 


అమ్మా , నాన్నలకు చిన్నా 
ఒక ఉత్తరంరాశాడు . 


“ నా పేరు 
చిన్నా . 


అందరికన్నా 
నేనే మిన్న . 


ప్రియమైన అమ్మా ,నాన్న , 


ఇది 
తెలుసుకోండన్నా ! " 


ఆరాక్షసుడి పీడ విరగడ 
చెయ్యటానికి నేను 
వెళుతున్నాను . 


మీ ముద్దుల కొడుకు , 

చిన్నా 


తరువాత చిన్నా తన సంచి , 
తన గురించిరాసుకున్న ప్రకటన 
తీసుకునిబయలుదేరాడు . 


రాక్షసుడి ఇంటి తలుపును చిన్నా కొట్టాడు . 
టక్ టక్ .కానీ, ఎవరూ పలకలేదు . 


“ నా పేరు 
చిన్నా . 


అందరికన్నా 


నేనే మిన్న . 


ఇది 


తెలుసుకోండన్నా " 


Home 


అతడు అలా నడుచుకుంటూ , 


- - 


నడుచుకుంటూ వెళ్లాడు . 
ఒక పెద్ద కొండ ఎక్కాడు . 
అక్కడ రాక్షసుడి ఇల్లు ఉంది . 


చిన్నా మళ్లీతలుపు కొట్టాడు. 
టక్ టక్ టక్ . 
అయినా ఎవరూరాలేదు . 
చిన్నా వెనక్కి తిరిగాడు . 


ITE:ITIH 


TIMILYH 


HimaTHI 


. 


అప్పుడురాక్షసుడు వచ్చాడు ! 
“ నువ్వు నాకోసం 
వెదుకుతున్నావా ? ” 
చిన్నాని అడిగాడు రాక్షసుడు . 
“ అవును , ” చిన్నా బదులు ఇచ్చాడు . 
“ నేను నీ 

కోసం వెదుకుతున్నాను. ” 


. . - - - 


“ అలాగా , ఇంతకీ నువ్వు ఎవరివి ? ” 
రాక్షసుడు అడిగాడు . 
“ నా ప్రకటన చదువు, ” అన్నాడు చిన్నా . 


రాక్షసుడు అది చదివాడు . 
తరువాత పెద్దపెట్టున 
నవ్వసాగాడు . 
“ హ - హ - హ - హ ! 
హొ హొ హొ హొ ! 
హి -హి హి -హి ! ” 


“ ఏడేడు లోకాలలో నిన్ను 
మించిన వాళ్లు లేరంటావు ? ” 
అంటూ రాక్షసుడు 
మళ్లీనవ్వసాగాడు . 
“ హ - హ - హ - హ ! 
హొహొహొహొ ! 
హి -హి హి -హి ! ” 


“ నవ్వు ఎంతసేపైనా నవ్వుకో ,” 
అన్నాడు చిన్నా . 
“కానీ, నీ కంటే నేను బలవంతుడిని . 
ఆ విషయం నిరూపిస్తాను . ” 


“ అలాగా , ”రాక్షసుడు అన్నాడు . 
“ నా ఇంట్లో చాలా బంగారం ఉంది . 
నువ్వు నాకంటే బలవంతుడవని నిరూపిస్తే 
ఆ బంగారం అంతా నీకిచ్చేస్తాను . ” 


“ నాకు నీ బంగారం ఏమీ ఆవసరం లేదు , ” 
చిన్నా అన్నాడు . 


“ అలాగా ! ” అన్నాడురాక్షసుడు . 
“ నేనంటే భయపడుతున్నావన్న మాట ! ” 


“ లేదు ! ” అన్నాడు చిన్నా . 
“ నేను నీకంటే బలవంతుడిని . 
కానీ, నీ బంగారం నాకు అవసరం లేదు . 
నాకు ఏం కావాలో చెబుతాను. ” 


“ అయితే చెప్పు , ” అన్నాడురాక్షసుడు . 


“ మా దేశం వదిలిపెట్టి చాలా దూరం వెళ్లిపోవాలి , ” 
అన్నాడు చిన్నా . 
“ నువ్వు మా అవులనన్నింటినితినేస్తున్నావు . 
గుడ్లనన్నింటినితినేస్తున్నావు. 
నదులలోని నీళ్లన్నింటినితాగేస్తున్నావు . 
నీకంటే నేను బలవంతుడనని నిరూపిస్తే 
నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపోవాలి . ” 


“ నేను కూడా ఒకరాయిని తీసుకుంటాను, ” 
అన్నాడు చిన్నా . 
అతడు సంచిలోంచి పన్నీర్ ముద్దను 
తీసుకున్నాడు . 


A 


“ సరే, ” అన్నాడురాక్షసుడు . 
“నాకంటే బలవంతుడవని ముందు 
నిరూపించు . ” 
“ అయితే ఈ 

రాయి నువ్వు తీసుకో , ” 
చిన్నా అన్నాడు . 
ఆరాయిని తీసుకున్నాడురాక్షసుడు . 


“ ఇదిగో చూడు . నారాయినిపిండి నీళ్లు 
తీస్తున్నాను,” అన్నాడు చిన్నా . 
అలా అంటూ అతడు పన్నీర్ ని నొక్కాడు . 
దాంట్లోంచి నీళ్లు వచ్చాయి . 
“ ఇప్పుడు నీ 

రాయినిపిండి 
నీళ్లు తియ్యి,” అన్నాడు చిన్నా . 


రాక్షసుడురాయినిపిండాడు . 
దాంట్లోంచి ఏమీ 
రాలేదు . 
తన బలమంతా ఉపయోగించి మళ్లీపిండాడు . 
కానీఒక్క నీటి బొట్టు కూడా రాలేదు . 
రాక్షసుడి ముఖంలోని నవ్వు 
మాయమయ్యింది . 


“ నాకు కూడా అంత బలం ఉంది , ” అన్నాడురాక్షసుడు . 
“ అయితే చూపించు , ” అన్నాడు చిన్నా . 
చిన్నా తన సంచిలోంచిగోధుమ రంగు బంతిని తీసి 
ఆరాక్షసుడికి ఇచ్చాడు . 
గోధుమ రంగుపిట్టను తీసుకుని , “ నేను ఈ బంతిని 
తీసుకుంటాను,” అన్నాడు చిన్నా . 


“ నువ్వు ముందు విసురు ,” చెప్పాడు చిన్నా . 


“ చూడు , ” చిన్నా అన్నాడు . 
“ నేను ఎంత బలవంతుడినో 
మరోసారి నిరూపిస్తాను . 
నువ్వు విసిరినదానికంటే ఎత్తుగా 
బంతిని నేను విసరగలను . 
మళ్లీకిందకిరానంత ఎత్తుకి బంతిని 
నేను విసరగలను. ” 


TELH 


రాక్షసుడు విసిరినరాయి పైకి, పైపైకి వెళ్లింది . 
ఆకాశంలో అది ఒక చిన్న చుక్కగా మారింది . 
బంతి ఎంత ఎత్తుకి వెళ్లిందంటే 
అది కిందకిరావటానికిచాలాసేపు పట్టింది . 


“ ఇప్పుడు నా బంతిని విసురుతాను, ” 
అంటూ బంతిని విసిరాడు చిన్నా . 
ఆగోధుమ రంగుపిట్ట 
ఆకాశంలో పైకి , ఇంకా పైకి , పైపైకి ఎగిరింది . 
అది ఇంకా పైకి ఎగురుతూనే ఉంది . 
అది ఆకాశంలో చిన్న చుక్కగా మారింది . 
తరువాత అది కంటికి కనపడనంత పైకి ఎగిరింది . 
రాక్షసుడు , చిన్నా పైకి చూస్తూనే ఉన్నారు . 


“ నా బంతి ఎంత పైకి వెళ్లిందో చూడు ,” అన్నాడు 
చిన్నా . “ అది ఇంకా నేలకి తిరిగిరాదు. ” 


. 


“ ఎందుకురాదో చూద్దాం , ” 
అన్నాడురాక్షసుడు . 


ఆ ఇద్దరూ అలాగేచూస్తూ ఉన్నారు . 
అలా చాలాసేపు చూశారు . 
కానీబంతి తిరిగి కిందకి 
రాలేదు . 
“ చూశావా ? ” అన్నాడు చిన్నా . 
“ నీకంటే నేను బలవంతుడిని ! 
నేనురాయినిపిండి నీటిని తీశాను . 
నువ్వు తియ్యలేకపోయావు. 

నీకంటే బంతినిచాలా పైకి విసిరాను . 
కాబట్టి నువ్వు మా దేశం వదిలి దూరంగా 
వెళ్లిపోవాలి . ” 


“ లేదు ! లేదు ! లేదు ! ” అన్నాడు 


రాక్షసుడు . 
“ నీకంటే నేను బలవంతుడిని . 
నేను మాయలమారిరాక్షసుడిని . 
నేను పులి లాగా మారగలను ! చూశావా ? ” 


“ నేను ఒక అడవి ఏనుగుగా మారగలను ! 


చూశావా ? ” 


AN 
. 


“ నేను రాకాసి బల్లిగా మారగలను ! 


చూశావా ? ” 


“ అవును, ” అన్నాడు చిన్నా . 


అప్పుడు చిన్నా ఇలా అన్నాడు , “ నీది 
అద్భుతమైన మాయాజాలం. అయితే పెద్ద 
రాక్షసుడికి పెద్ద పులిగా మారటంచాలా తేలిక . 
కానీ 
, నువ్వు చిన్న 
పిల్లిగా మారగలవా ? ” 


“ ఓ, ” అన్నాడురాక్షసుడు . 
“ అయితే చూపించు, ” అన్నాడు చిన్నా . 


“ చూశావు కదా , ” అన్నాడురాక్షసుడు . 
“కాబట్టి , నాకు ఇష్టమైనంతకాలం నేను 
ఇక్కడ ఉంటాను. నాకుకావలసినన్ని 
ఆవులను తింటాను. నాకుకావలసినన్ని నీళ్లు 
తాగుతాను. ఇప్పుడు నేను ఒక పెద్దపులిగా 
మారి నిన్ను కూడా తినేస్తాను . ” 


అప్పుడురాక్షసుడు చిన్నపిల్లి 
లాగా మారాడు . 
పిల్లి 
తల నిమిరాడు చిన్నా . 


తరువాత చిన్నా ఇలా అన్నాడు , 
“ నీమాయలుబాగున్నాయి . 
కానీ, నువ్వు నిజంగాచాలా చిన్న 
జీవిగా మారగలవా ? ఉదాహరణకి , 
ఒక చిన్న ఎలకగా మారగలవా ? " 


“ ఆఁ ! ” అన్నాడురాక్షసుడు . 


“ అయితే చూపించు , ” అన్నాడు చిన్నా . 


అప్పుడురాక్షసుడుచాలా చిన్న ఎలకగా మారాడు . 


ఆ ఎలకకి చిన్నా చిన్న పన్నీర్ తుంపు ఇచ్చాడు . 


“ నువ్వు నిజంగాచాలాగొప్పవాడివి , ” అన్నాడు చిన్నా . 
“ అయితే ఒక పని మాత్రం నువ్వు ఎన్నటికీ చెయ్యలేవు . ” 


“ నేను ఈగగా మారగలను , ” అన్నాడు 


రాక్షసుడు . 


“ నాకు చూపించు , ” అన్నాడు చిన్నా . 
అప్పుడు రాక్షసుడు చిన్న ఈగగా 
మారాడు. తరువాత ......... 


“ ఏమిటది ?" రాక్షసుడు అడిగాడు . 
“ నేను చెయ్య లేనిది ఏదీ లేదు . ” 


“ కాదు ,” అన్నాడు చిన్నా . 
“ నువ్వు ఒక చిన్న ఈగగా మారలేవు . 
అది నీకచాలా కష్టమైన పని. ” 


అయిపోయింది 


- - - --- - - 


....ఈగను చంపే బద్దతో 
చిన్నా ఆ ఈగను చంపేశాడు ! 
దాంతో ఆరాక్షసుడి పీడ విరగడ అయ్యింది ! 


